Registered No. HSE -49 / 2015 . 


[Price : 7 . 1 - 75 Paise . 


ERNMENT 


RIGHT TO 
INFORMATION 


10 


తెలంగాణ రాజ పత్రము 
THE TELANGANA GAZETTE 

PART -I EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 

HYDERABAD, THURSDAY,MAY 18 , 2017 . 
NOTIFICATIONS BY GOVERNMENT 


No. 158 ] 


LABOUR , EMPLOYMENT, TRAINING AND FACTORIES DEPARTMENT 


( Labour) 


REVISION OF MINIMUM RATES OF WAGES IN THE EMPLOYMENT IN “ SEED PROCESSING UNITS” 

IN PART-I OF THE SCHEDULE TO THE MINIMUM WAGES ACT, 1948 . 


[G . O . Rt.No. 453, Labour, Employment, Training & Factories (Labour ), 14th September, 2015 .] 


PRELIMINARY NOTIFICATION 


The following revision of minimum rates of wages as specified in column ( 3 ) of the Schedule appended to this 
notification payable to the each category employees specified in the corresponding entry in column ( 2) thereof, and 
employed in the employment in “ Seed Processing Units ” included in Part- I of the Schedule to the Minimum Wages 
Act , 1948 (Central Act XI of 1948 ) which is proposed to make in exercise of the powers conferred by sub - section (1 ) 
of section 3 and sub -section (2) of section 5 of the Minimum Wages Act, 1948 (Central Act XI of 1948 ), is hereby 
published for information of all the persons likely to be affected thereby as required under clause (b ) of sub - section 
( 1 ) of Section 5 of the said Act. 


Notice is hereby given that any objections or suggestions, in respect of the wages as proposed in the Schedule , 
which may be received within a period of two months from the date of publication of this notification in the Telangana 
Gazette, will be considered by the Government of Telangana. 


Objections or suggestions should be addressed to the Secretary to Government, Labour, Employment, Training 
and Factories Department,Government of Telangana , through the Commissioner of Labour, Telangana , Hyderabad . 


[ 1 ] 


G - 126 . 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


SI. 
No 


SCHEDULE 
NAME OF THE SCHEDULED EMPLOYEMENT: SEED PROCESSING UNITS 
Name of the category 

Basic Cost of Living 
wage (in Allowance to be paid 
Rs.) per each point of 

increase ( in Rs.) 


2 


A 


12. 18 


11.72 


11.27 


10. 82 


10 .24 
10 . 24 
10 .23 
9.73 


1. Manager/ Secretaryl Accounts Officer, 14266 .00 

Chemist/ Seeds Officer/ Seed Analyst Agril. 

Officer/Marketing Manager/ Plant Breeder. 
2 . Senior Accountant 

13727 .00 
3. Plant Manageri Plant Engnitee / Field Plant 13198 .00 

Incharge/ Field Manager 
4 . Supervisors / Plant Operator / Lab . 12667 .00 

Technicians 
5 . Production Assistant / Field Assistant 

11999 .50 
6 . Electrician / Mechanic / Fitter / Machinist 11988 .50 
7 . Sr. Assistant/ Sr. Steno 

11977 .50 
8 . Asst. Manager/ Accountant 1 Cashier ! Jr. . 11398 . 50 

Asst. / Jr. Accountant / Typist / Research Asst. 
9 . Machine Operator 

10559. 00 
10 . Shift Operator 

10286 . 50 
11 . Cashier 

9938 .00 
12 . Asst., Operator / Skilled Mazdoors / Stores 8532 .50 

Asst./ Lab .Assistant. 
13 . Lift Operator / Xerox Operator / Attender / 7639 . 00 

Casual Labour / Seeds Processor / Sorter / 
Packer / Loader / Unloader / Bag Closer / 
Stamper / Sealer / Helper / Gardener / 

Cleaner 
4 . Grader / Mazdoor (Daily Wage ) 

312 .00 
PIECE RATE BASIS 
Packing of: 
1. Jawar 20 packets of 5kgs / Sunflower 20 67. 20 
packets of 5 Kgs . 
2 . Bajra 65 packets of 172 Kgs. 

100 .80 
3 . Maize 20 Packets of 5 Kgs . 

50 .40 
CROPS / SEEDS 


9 .01 
8 . 78 
8 . 48 
7 . 28 


6 . 51 


0 . 25 


0 . 25 


0 . 25 
0 . 25 


May 18 , 2017 ] 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


Name of the Crop 


Si. 
No . 


Nature of 
Activity 


Piece 
rate 
basis 
per Unit 
/ Qtl. 


Average Cost of Living 
work 

Allowance to be 
output paid per each 
worker per point of increase 
day (Qtls ) in Rs.) 
: ( in Rs.) 
34 .08 0 . 25 


6 . 30 


14 .40 
18 .00 
18 .00 
36. 00 


14.88 
12.00 
12. 00 
6.00 


0. 25 
0 .25 
0.25 
0.25 


0. 25 


0 .25 


18 .00 12 . 00 
18 .00 12.00 
18.00 - 12. 00 
6. 30 34.08 


0 . 25 
0 .25 


6 . 30 


34 .08 


0 . 25 


Paddy 

( 3 Feeding , 
packets of 30 Kgs) Stenciling . 

Filling, 
Weighing 
Packing, 
Stitching and 

stacking 
Paddy 

- do 
( 50 Packets of 2 kgs ) 
Jowar 

- do 
(20 Packets of 5 kgs) 
Maize 

-do 
( 20 Packets of 5 kgs) 
Bajra (65 Packets of 1 -do 
12 kgs ) 
PULSE 
Blackgram 
(25 Packets of 4 kg ) 
Greengram 

-do 
(25 Packets of 4 kg) 
Redgram 

-do 
( 25 Packets of 4 Kg ) 
Bengalgram 

- do 
( 4 Packets of 25 kg) 
Horsegram 

-do 
(20 Packets of 5 Kg) 
Groundnut 

- do 
( 3 Packets of 30 kg) 
OTHER OIL SEEDS 
Safflower 

-do 
(25 ,Packets of 4 kg.) 
Sunflower 

. - do 
(20 Packets of 4 kg.) 
Castor 
(25 Packets of 4 kg ) 
Gingelly 
(50 Packets of 2 kg.) 
Soybean 

-do 
( 3 Packets of 30 kg . ) 
Jute 
(50 Packets of 2 kg.) 
Ragi 

- do 
(33 Packets of 3 kg .) 
Cowpea 
(5 Packets of 20 kg.) 
Mesta 

-do 
(5 Packets of 20 kg ) 
Sunhemp 

-do 
(4 Packets of 25 kg .) 
Dhaincha 
(4 Packets of 25 kg 
Pillipesara 

-do- 
(5 Packets of 20 Kg.) 


6 . 30 


6. 30 


34 .08 


0. 25 


18 .00 
- 14 . 40 
** 14 .40 

14.40 


12.00 
14 . 40 
14 .40 
14 .40 


- do 


0. 25 
0 . 25 
0.25 
0 .25 
0 . 25 
0 .25 


-do 


34 .08 


6 . 30 
16 . 20 


-do 


13.20 


18 . 00 


12 . 00 


0 . 25 


-do 


6 . 30 
6.30 
6 .30 


34 .08 0.25 
34 .080 .25 
3 4. 08 0. 25 


- do 


6 . 30 


0 . 25 


34 .08 
34.08 


6. 30 


0.25 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


COST OF LIVING ALLOWANCE 
The minimum basic rates of wages fixed are linked to the Consumer Price Index Numbers for the Industrial 
Workers at 1169 points (Base Year 1982 = 100 series ). The Commissioner of Labour shall notify the Cost of Living 
Allowance for every six months i.e., 1st April and 1st October of the calendar year. For this purpose, the average rise 
in the State Industrial Workers Consumer Price Index numbers for half year ending December and June respectively 
shall be taken into account. The details of calculation of Cost of Living Allowance for any rise in cost of Price Index 
overand above 1169 points are specified at Col.No. 4 against each category in the Schedule . 
NOTE : 
1 . If any of the categories employed in this employment are left out, they should not be paid less than the minimum 

rates of wages fixed in the category of the workers , doing the same and similar category of work in this 

employment . 
2. Where piece rate workers are employed that remuneration paid to each of them for a normal working day shall 

not be less than the minimum wage fixed for a general worker being similar work , calculated on the basis of 8 

hours a day. 
3. To arrive at a daily rate , the monthly rate shall be divided by 26, whichincludes the rest day wages . 
4 . Where the nature of work is the same, no discrimination on payment of minimum rates of wages should be 

made in respect of male and female workers. 
5 . Where any category of employee is actually in receipt of higher rate of wages than those specified above shall 

continue to be paid such higher wages. 
6 . For categories in the employments of Security Services and Safai Karmacharis, Driver in Public Motor Transport, 

the Minimum wages fixed /revised in the respective employments shall be applicable . 


HARPREET SINGH , 
Secretary to Government. 


1948 , కనీస వేతనాల చట్టపు అనుసూచి 1వ భాగంలోని “విత్తన తయారీ యూనిట్లు ”, లో గల ఉపాధి 

కల్పనలోని కనీస వేతనాల రేట్ల సవరణ . 
(జి .ఓ. ఆర్ .టి . నెం. 458 , కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ మరియు ఫ్యాక్టరీలు (కార్మిక )శాఖ , తేది : 14 - 09- 2015. ] 

ప్రాథమిక ప్రకటన 
1948 , కనీస వేతనాల చట్టం ( 1948లోని XIవ కేంద్ర చట్టం ) లోని 3వ విభాగపు (1 )వ ఉప విభాగం , 5వ విభాగపు ( 2)వ 
ఉప విభాగం ద్వారా లభ్యమయిన అధికారాలను పురస్కరించుకోవాలని ప్రతిపాదించిన 1948,కనీస వేతనాల చట్టం (1948లోని XII 
కేంద్ర చట్టం )లోని అనుసూచి 1వ విభాగంలో చేర్చిన “ విత్తన తయారీ యూనిటు ” లోని ఉద్యోగాలలో నియమితులైన వారికి 
సంబంధించి ( 2)వ గడిలో అనుగుణ నమోదులో నిర్దిష్టపరిచిన ప్రతి కేటగిరీ ఉద్యోగులకు చెల్లించదగు ఈ ప్రకటనకు అనుబంధంగా 
ఉన్న అనుసూచిలోని ( 3)వ గడిలో పేర్కొన్నట్లుగా ఈ క్రింద పేర్కొన్న కనీస వేతనాల రేట్ల సవరణను , సదరు చట్టంలోని 5వ విభాగపు (1 )వ 
ఉపవిభాగం (బి) ఖండం క్రిందకోరిన ప్రకారం ఇవి వర్తింపు అయ్యే వ్యక్తులందరి సమాచారంకోసం ఇందుమూలంగా ప్రచురించడమయింది . 

తెలంగాణ గెజిట్ లో ఈ ప్రకటన ప్రచురితమయిన తేదీనుండి రెండు నెలలలోపు దీనికి గల అనుసూచిలో ప్రతిపాదించినట్లుగా 
ఉన్న వేతనాలకు సంబంధించి ఏవేని ఆక్షేపణలు లేదా సూచనలు అందినట్లయితేవాటిని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించడమవుతుందని 
ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమయింది . 

హైదరాబాదులోని తెలంగాణకార్మికశాఖ కమీషనరు ద్వారా తెలంగాణ ప్రభుత్వకార్మిక , ఉపాధికల్పన, శిక్షణ , ఫ్యాక్టరీలశాఖ 
ప్రభుత్వకార్యదర్శికి ఆక్షేపణలు లేదా సూచనలను పంపాలి . 


May 18 , 2017] 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


అనుసూచి 


అనుసూచిత ఉపాధి పేరు : " విత్తన తయారీ యూనిట్లు " 


కేటగిరీ పేరు 


మూలవేతనం ( రూ . లలో ) 


వరుస 
సంఖ్య 


ప్రతి పాయింటు 
పెరుగుదలకు 
( రూ || లలో ) 
చెల్లించాల్సిన 
జీవన వ్యయ భత్యం 


N 


1. 


14266 . 00 


12. 18 


మేనేజరు / కార్యదర్శి , 
అకౌంట్ ఆఫీసర్ కెమిస్ట్రీ / 
సీడ్స్ ఆఫీసర్ /సీడ్స్ 
అనాలిస్ట్ /వ్యవసాయ అధికారి / 
మార్కెటింగ్ మేనేజరు / మొక్క పెంపకందారు 
సీనియర్ అకౌంటెంట్ 


2. 


13727 . 00 


11 . 72 


13198 . 00 


11. 27 


12667. 00 


10.82 


11999. 50 


10 . 24 


11988 . 50 


10. 24 


11977. 50 


10. 23 


11398 . 50 


9. 73 


3. ప్లాంట్ మేనేజరు ప్లాంట్ ఇంజనీరు / 

ఫీల్డ్ ప్లాంట్ ఇన్ ఛార్జి / ఫీల్డ్ మేనేజరు 
4 . సూపర్ వైజర్ ప్లాంట్ ఆపరేటర్ / 

ల్యాబ్ టెక్నీషియన్లు 
5 . ప్రొడక్షన్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ 
6 . ఎలక్ట్రిషియన్/ మెకానిక్ /ఫిట్టర్ / 

మెషినిస్ట్ 
7 . సీనియర్ అసిస్టెంట్ / సీనియర్ స్టెనో 
8 . అసిస్టెంట్ మేనేజర్ / అకౌంటెంట్ / 
క్యాషియర్ / 

జూనియర్ అసిస్టెంట్ / 
జూనియర్ అకౌంటెంట్ / టైపిస్టు / 

రీసెర్చ్ అసిస్టెంట్ 
9. మెషీన్ ఆపరేటర్ 
10 . షిఫ్ట్ ఆపరేటర్ 
11 . క్యాషియర్ 
12. అసిస్టెంట్ ఆపరేటర్ | నైపుణ్యంగల 
మజ్జూర్స్ / 

స్టోర్స్ అసిస్టెంటు / 
ల్యాబ్ అసిస్టెంట్ 
13 . లిఫ్ట్ ఆపరేటర్ / జిరాక్స్ ఆపరేటర్ / 

అటెండర్ / క్యాజువల్ లేబర్ , 


10559 . 00 


9 . 01 


10286. 50 


8 . 78 


9938 . 00 


8 . 48 


8532. 50 


7 . 28 


7639. 00 


6 . 51 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


312. 00 


0 . 25 


సీడ్స్ ప్రాసెసర్ / సార్లర్ / ప్యాకర్ / 
లోడర్ / అప్లోడర్ /బ్యాగ్ క్లోజర్ | 
స్టాంపర్ / సీలర్ | హెల్పర్ 

గా ర్డెనర్ / క్లీనర్ 
14 . గ్రేడర్ / మజ్జూర్ (రోజువారీ వేతనం ) 
15 . పీస్ధరకి అనుగుణంగా ప్యాకింగ్ : 

1.జొన్నలు 5 కేజీల చొప్పున 20 
ప్యాకెట్లు / సఫ్లవర్ 5 కేజీల చొ|| న 

20 ప్యాకెట్లు 
2. సజ్జలు 1 కేజీల చొప్పున 65 ప్యాకెట్లు 
3. మొక్కజొన్న 5 కేజీల చొప్పున 20 
ప్యాకెట్లు 
పంటలు | విత్తనాలు 


67. 20 


0 . 25 


0 . 25 


100.80 
50 . 40 


0. 25 


May 18 , 2017] 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


- - - - - 


- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 


- - - 


- - - - - 


- - - - - - 


- - - - - - - 


- - - - - - 


- - 


వరుస 


పంట పేరు 


కార్యకలాపాల 
స్వభావం 


సంఖ్య 


ఒక్కో 
క్వింటాలు 
యూనిట్కు 
ధర విలువ 


ఒకరోజుకి పెరుగుదల 
పనివారి యొక్క ప్రతి 

సగటు పాయింటుకు 
పని ఫలితం జీవన వ్యయ భత్యం 

చెల్లించుటఁరూ . లలో ) 


1. 


34. 08 


0.25 


30 కిలోల వరి ప్యాకెట్లు దాణా స్టెన్సిలింగ్ , పూరకం , 6. 30 

తూకం , ప్యాకింగ్ , కుట్టుట , 

మరియు స్టాకింగ్ 


2. 


14 . 40 


14 . 88 


0.25 


వరి 
( 2 కిలోలవి 50 ప్యా కెట్లు ) 


18 . 00 


12. 00 


0.25 


3. జాన్నలు 

( 5 కిలోలవి 20 ప్యాకెట్లు ) 


4 . 


18 . 00 


12. 00 


0. 25 


మొక్కజొన్న 
( 5 కిలోలవి 20 ప్యాకెట్లు ) 


36 . 00 


06 . 00 


0 . 25 


5 . బాజ్రా 

( 1 కిలోలవి 65 ప్యాకెట్లు ) 


6 . పప్పు ధాన్యాలు 


18 . 00 


12.00 


0.25 


మినుములు 
( 4 కిలోలవి 25 ప్యాకెట్లు ) 


18 . 00 


12. 00 


0 . 25 


పెసలు 
( 4 కిలోలవి 25 ప్యాకెట్లు ) 


18 . 00 


12 . 00 


0.25 


కందులు 
( 4 కిలోలవి 25 ప్యాకెట్లు ) 


6 .30 


3 


4 . 08 


0. 25 


శనగలు 
( 25 కిలోలవి 4 ప్యాకెట్లు ) 


6 . 30 


34 . 08 


0 . 25 


ఉలవలు 
( 5 కిలోలవి 20 ప్యాకెట్లు ) 


7. 


6 . 30 


34 . 08 


0 . 25 


పల్లి 
( 30 కిలోలవి 3ప్యాకెట్లు ) 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[Part- I 


8 . ఇతర నూనెవిత్తనాలు 


18 . 00 


1 .00 


0. 25 


కుసుంబ 
( 4 కిలోలవి 25 ప్యాకెట్లు ) 


14. 40 


14 .40 


0 . 25 


పొద్దు తిరుగుడు 
(4 కిలోలవి 20 ప్యాకెట్లు ) 


14 . 40 


14 . 40 


0. 25 


ఆవాలు 
( 4 కిలోలవి 25 ప్యాకెట్లు ) 


14 .40 


14 . 40 | 


0 . 25 


నువ్వులు 
( 2 కిలోలవి 50 ప్యాకెట్లు ) 


6 .30 


3 4 . 08 


0. 25 


సోయాబీన్ 
( 30 కిలోలవి 3 ప్యాకెట్లు ) 


- - - -- 
0.25 


16. 20 


13. 20 


జనపనార 
( 2 కిలోలవి 50 ప్యాకెట్లు ) 


18 . 00 


12. 00 


0.25 


రాగులు 
( 3 కిలోలవి 33 ప్యా 


కెట్లు ) 


6 . 30 


34. 08 


0. 25 


లెగ్యుమినా సే 
( 20 కిలోలవి 5 ప్యాకెట్లు ) 


6. 30 


34 . 08 


0 . 25 


గోంగూర 
( 20 కిలోలవి 5 ప్యాకెట్లు ) 


6 .30 


3 


4 . 08 


0. 25 


సన్ హెమ్స్ 
( 25 కిలోలవి 4 ప్యాకెట్లు ) 


6 . 30 


34 . 08 


0. 25 


దైంచా 
( 25 కిలోలవి 4 ప్యాకెట్లు ) 


6 .30 


3 4 . 08 


0. 25 


పిల్లి పెసర 
( 20 కిలోలవి 5 ప్యాకెట్లు ) 


May 18 , 2017] 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


జీవన వ్యయ భత్యం 


నిర్ణయించిన కనీస వేతనాల ప్రాథమిక కార్మికులకు వినియోగదారుధర సూచిక నెంబర్లకు 1169 
పాయింట్ల వద్ద ( ఆధారిత సంవత్సరం 1982= 100 సిరీస్) అనుసంధానం చేయడమయింది . క్యాలెండర్ 
సంవత్సరంలో ప్రతి ఆరు నెలలకు అంటే ఏప్రిల్ 1వ తేదీన , అక్టోబరు 1వ తేదీన కార్మిక శాఖ కమీషనరు 
గారు జీవన వ్యయ భత్యాన్ని ప్రకటించాలి . ఇందు నిమిత్తం , అర్ధ సంవత్సరం పూర్తి అయ్యే నాటికి 
వరుసగా డిసెంబరు , జూన్ నెలల్లో రాష్ట్రంలోని పారిశ్రామిక కార్మికుల వినియోగదారు ధర సూచిక 
నెంబర్లలో సగటు పెరుగుదలను పరిగణనలోనికి తీసుకోవాలి .ధర సూచి వ్యయంలో 1169 పాయింట్ల కంటే 
ఎక్కువ ఏదేని పెరుగుదల వుంటే దానికోసం జీవన వ్యయ భత్యం లెక్కకట్టేవివరాలను అనుసూచిలోని 
ప్రతి కేటగిరీలో ఎదురుగాగల 4వ గడిలో పేర్కొనడమవుతుంది . 


నోట్ : 


1 . ఈ ఉపాధిలో నియమితులైన ఏవైనా కేటగిరీలను మినహాయించినట్లయితే , ఈ ఉపాధిలో ఇదే 

విధమైన తత్సమాన పని కేటగిరీని నిర్వహిస్తున్నకార్మికుల కేటగిరిలో నిర్ణయించిన కనీస వేతనాల 
రేట్ల కంటే తక్కువ చెల్లించరాదు . 


2. శాలీరేటుకార్మికులను నియమించుకున్నప్పుడు , సాధారణ దినానికి వారిలో ప్రతి ఒక్కరికి చెల్లించే 
పారితోషికం, అదే విధమైన తత్సమాన పని చేస్తున్న సాధారణ కార్మికునికిరోజుకు 8 గంటల 
ప్రాతిపదికన లెక్కకట్టి నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువగా ఉండరాదు . 


3. దినసరి రేటును లెక్కించేటప్పుడు , నెలసరి రేటును 26తో విభాగించాలి . ఇందులో విశ్రాంతి రోజు 

వేతనాలు కూడా చేరి ఉంటాయి . 


4 . పని స్వభావం తత్సమానమైనప్పుడు , పురుషులు , మహిళా కార్మికులకు సంబంధించి చేసిన కనీస 

వేతనాల రేట్ల చెల్లింపులో ఎటువంటి వివక్ష చూపరాదు . 


.5. ఏదేని కేటగిరీ ఉద్యోగి వాస్తవంగా పైన నిర్దిష్టపరిచిన రేట్ల కంటే అధిక వేతనాల రేట్లను 

పొందుతున్నప్పుడు, అట్టి అధిక వేతనాల చెల్లింపులను కొనసాగించాలి . 
6. సెక్యూరిటీ సేవలు , సఫాయి కర్మచారీలు , ప్రజా మోటారు రవాణాలో డ్రైవరు ఉపాధుల కేటగిరీల 

కోసం సంబంధిత ఉపాధులలో స్థిరీకరించిన / సవరించిన కనీస వేతనాలు వర్తిస్తాయి . 


హర్ ప్రీత్ సింగ్ , 
ప్రభుత్వకార్యదర్శి , 


[Part - I 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


حکومت 
تلنگانہ 

خلاصہ 
محکمہ 
مال 
روزگار 
تربیت 
و 
کارخانه 
جات 
۔ 
قانون 
اقل 
ترین 
جرت 
بابت 
۱۹۴۸ 
- 
قانون 
اقل 
ترین 
اجرت 
بابت 
۱۹۴۸ 
کے 
ضمیمہ 
کے 
حصہ 
اول 
میں 
’’ 
سیٹڈ 
پروسیسنگ 
یونٹ 
‘‘ 
کی 
ملازمت 
کی 
اقل 
ترین 
شروح 
أجرت 
پر 
نظر 
ثانی 
۔ 
ابتدائی 
اعلان 
۔ 
احکامات 
اجراء 
کئے 
گئے 
۔ 

حکم 
( 
عمال 
) 
عمال 
روزگار 
تربیت 
و 
کارخانه 
جات 
تیبا 
و 
آری 
۔ 
نشان 
: 
۴۵۳ 

مورخہ 
: 
۱۴ 
سرپٹڑھ 
۲۰۱۵ 


ا 
۔ 


۲ 
۔ 


جی 
۔ 
او 
۔ 
ایم 
ایس 
نشان 
۳۵ 
، 
محکمہ 
( 
عمال 
_۲ 
) 
عمال 
روزگار 
تر 
بیت 
و 
کارخانه 
جات 
مورخہ 
۲۱۹ 
مارچ 
۲۰۰۹ 
کی 
جرید 
و 
نشان 
۲۰۴ 
مورخہ 
۲۱ 
را 
پر 
میں 
۲۰۰۹ 
میں 
اشاعت 
عمل 
میں 
لائی 
گئی 
۔ 
جی 
۔ 
او 
۔ 
ایم 
الیس 
- 
نشان 
۸۹ 
محکمہ 
( 
عمال 
_ 
۲) 
عمال 
روزگار 
تر 
بیت 
و 
کارخانه 
جات 
مورخم 
اراکئو 
بر 
۲۰۱۰ 
۔ 
مجریہ 
جبرید 
د 
اعلان 
نشان 
۵۸۳ 
مورخه 
۲۲ 
اکتوبر 
۲۰۱۰ 
میں 
اشاعت 
عمل 
میں 
لائی 
گئی 
۔ 
منجانب 
کمشنرمال 
حیدرآباد 
مراسل 
نشان 
: 
استیج 
۱۹۷ 

۳۸ 

۲۰۱۳٫۱ 
، 
مورخہ 
8 
جون 
۲۰۱۵ 
۔ 


۳ 
۔ 


علم 
: 
کمشنر 
برائے 
طباعت 
اسٹیشنری 
و 
خریدی 
اسٹورس 
، 
تلنگانہ 
حیدرآباد 
سے 
گذارش 
کی 
جاتی 
ہیکہ 
وہ 
منسلکہ 
اعلان 
کی 
جریدہ 
تلنگانہ 
کے 
غیر 
معمولی 
شمارہ 
میں 
به 
زبان 
انگریزی 
تگو 
اور 
اردو 
اشاعت 
عمل 
میں 
لائیں 
۔ 

ابتدائی 
اعلان 
اعلان 
ہدا 
سے 
منسلک 
ضمیمہ 
ذیل 
کے 
خانہ 
( 
۳ 
) 
میں 
حسب 
ذیل 
مصرح 
شدہ 
نظر 
ثانی 
اقل 
ترین 
شروح 
أجرت 
جوا 
سکے 
خانہ 
( 
۲ 
) 
میں 
مصرحه 
شدہ 
ہر 
زمرہ 
ملازمت 
نیز 
قانون 
اقل 
ترین 
جرت 
بابت 
۱۹۴۸ 
( 
مرکزی 
قانون 
نشان 
اا 
بابت 
۱۹۴۸ 
) 
کے 
ضمیمہ 
کے 
جزو 
- 
امیں 
مشمولہ 
’ 
’ 
سیڈ 
پروسیسنگ 
یونٹ 
‘ 
‘ 
کی 
درجہ 
فہرست 
ملازمت 
میں 
مامور 
ہ 
ہر 
زمرہ 
ملازمین 
کو 
واجب 
الادا 
ہوں 
بد 
نقاز 
اختیارات 
معطیہ 
دف 
کی 
من 
( 
1) 
اور 
دفعه 
۵ 
کی 
من 
( 
۲ 
) 
کے 
ذرایہ 
قانون 
اقل 
ترین 
جرت 
بابت 
۱۹۳۸ 
( 
مرکزی 
قانون 
نشان 
۱ 
با 
بت 
۱۹۴۸ 
) 
در 
لیہ 
ہذا 
قانون 
مذکورہ 
کی 
دفعہد 
کی 
من 
(1 
) 
کے 
فقرہ 
( 
ب 
) 
کے 
تحت 
مطلو 
بطریقہ 
پران 
تمام 
اشخاص 
کی 
اطلاع 
کے 
لئے 
شائع 
کیا 
جا 
تا 
ہے 
جن 
کا 
کہ 
اس 
سے 
متاثر 
ہونے 
کا 
امکان 
ہے 
۔ 

( 
۲ 
) 
ذریہ 
ہند 
انوش 
دی 
جاتی 
ہیکہ 
ضمیمہ 
ذیل 
میں 
مجوزہ 
اجرتوں 
کی 
بابت 
کوئی 
بھی 
عذرات 
یا 
تجاویز 
جر 
بده 
تلنگانہ 
میں 
اعلان 
ہذا 
کی 
اشاعت 
کی 
تاریخ 
سے 
دو 
ماہ 
کے 
اندرون 
وصول 
ہوں 
تو 
حکومت 
تلنگانہ 
کی 
جانب 
سے 
غور 
کیا 
جائیگا 
۔ 

( 
۳ 
) 
عذرات 
یا 
تجاویز 
کمشنرمال 
تلنگانہ 
حیدرآباد 
کے 
ذرلی 
معتمد 
سر 
کا 
محکمہ 
مال 
روزگار 
تر 
بیت 
و 
کارخانه 
جات 
حکومت 
تلنگانہ 
کروموسوم 
ہونے 
چاہیں 
۔ 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


May 18 , 2017 ] 


زمرد 
ملازمت 
کا 
نام 
: 
سیڈ 
پروسیسنگ 
زمرو 
کا 
نام 


عل 


یونٹ 
بنیادی 
اجرت 
روپے 
میں 
) 


بر 
اضافہ 
پوائنٹ 
پر 
مصارف 
زندگی 
الا 
و 
نس 
ادا 
کیا 

جائے 
۔ 
روپئے 
میں 
) 


۱۳۲۶۲۰۰۰ 


۱۴۶۱۸ 


۱۴ ۲۰۰ 


| 
مینیجر 
معتدر 
اکاؤنٹس 
آفیسر 
، 
کیمسٹ 
سیٹس 
آفیسر 

تجزیہ 
کار 
تخم 
رز 
ری 
عبد 
بیدارر 
مارکتینگ 
مینیجر 
ر 
پودوں 
کی 

پرورش 
کرنے 
والا 
۲۔ 
اسیناکا 
ونٹرٹ 
٣ 
- 
پلانٹ 
مینجر 
پلانٹ 
انجنز 
فیلڈ 
پلانٹ 
انچارج 
ر 
فیلڈ 
مینیجر 
۔ 
اپروائزرس 
پلانٹ 
آپر 
یٹر 
لیب 
نیشنس 
۵ 
۔ 
پروڈکشن 
اسٹمنٹ 
فیلڈ 
اسسٹنٹ 

الیکٹریشن 
سر 
میکا 
نمک 
رفٹر 
مشین 
پر 
کام 
کرنے 
والا 


۸۶۰۰ 
و 
۱۳۱ 


۱۱۶ ۴ 


۴۹۲۶۰۰ 


۱۰۸۳ 


۱۱۹۹۹۵۰ 


۱۰۶۴ 


| ۱۹۸۸۶۵۰ 


۱۰۶۴۴ 


۱۱۹۵۰ 


۹۶۴ 


۸۸ 


۳۸۰۰ 
وو 


۸۶ ۴۸ 


۲۸ 
ءے 


۸ 
- 
اسٹنٹ 
مینیجر 
محاسب 
خزانچی 
ر 
جونیر 
استنت 
، 
جونیر 

وکا 
ونٹسٹ 
برما 
پسٹ 
ریسرچ 
اسمنت 
و 
۔ 
مشین 
آپر 
یٹر 

شفٹ 
آپریٹر 
ا 
۔ 
خزانچی 
۱۲ 
۔ 
اسسٹنٹ 
آپریٹر 
ر 
ہنر 
مند 
مزدورر 
اسٹورس 
اسسٹنٹ 
- 

الباب 
اسسٹنٹ 
لفٹ 
آپریٹرز 
پرائس 
پر 
مین 
رانڈ 
ر 
اتفاقی 
مزدور 
اسیڈس 
پراسیسر 
، 
سارہ 
پیا 
کر 
ر 
لوڈر 
ان 
لوژر 
بیاگ 
کلوزر 

اٹا 
پر 
رسیلر 
ر 
ہیلپر 
/ 
باغبان 
ریلیز 
۱۴ 
۔ 
اگر 
یڈرر 
مزدور 
( 
یومیہ 
اجرت 
) 
۱۵ 
اجرت 
بلحا 
ظ 
کا 
ر 
کی 
بنیاد 
پر 

پیا 
کنگ 
کے 
: 


[Part - I 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


سلسلہ 


فصل 
کا 
نام 


ا 
۔ 
۵ 
کیلو 
وزنی 
۲۰ 
عدد 
جوار 
کے 
پی 
کسر 
۵ 
کیلو 
وزنی 
۲۰ 
عد 
دسورج 
مکھی 
پھول 
کے 
پا 
نشس 
۲ 
- 
۱٫۲ 
کیلو 
گرام 
با 
جر 
ہ 
کے 
۹۵ 
عد 
پاکش 
۳ 
۔ 
۵ 
کیلو 
گرام 
مکئی 
کے 
۲۰ 
عدد 
پیا 
کش 
فصلیں 
تم 

اجرت 
بلحاظ 
ورکر 
کی 
فی 
یوم 
ا 
بر 
ا 
ضا 
فہ 
پاٹ 
پر 
کام 
کی 
نوعیت 
کار 
کی 
بنیاد 
کام 
کی 
مقدارکا 
| 
مصارف 
زندگی 

پر 
فی 
یونٹ 
اوسط 
| 
الا 
و 
نسی 
ادا 
کیا 
جائیگا 
۔ 

کفل 
( 
ردپئے 
میں 
) 
( 
روپئے 
میں 
) 
| 
دهان 
( 
۳۰ 
کیلوگر 
اس 
کے 
پیا 
کش 
) 
اندراج 
کرنا 
| 

اٹین 
سلینگ 
بھر 
تا 
وزن 
کرتا 
پیا 
ک 
کر 
ناک 
سینا 

اور 
اسمیانگ 
دهان 
( 
۲ 
کیلوگرامس 
کے 
۵۰ 
پیا 
کش 
) 
جوار 
( 
۵ 
کیلوگر 
اس 
کے 
۲۰ 
پاکش 
) 

مکئی 
( 
۵ 
میلوگرامس 
کے 
۲۰ 
پیا 
کٹس 
) 
باجرہ 
( 
دیڑھ 
کیلوگرامس 
کے 
۹۵ 
پیا 
کنس 
) 
دالیں 
اڑد 
کی 
دال 
( 
۴ 
کیلوگرامس 
کے 
۴۵ 
پیا 
کٹس 
) 
| 
مونگ 
کی 
دال 
( 
۴ 
کیلوگر 
اس 
کے 
۲۵ 


۱۳۶ ۴۰ 


۱۴۶۸۸ 


۲ 
و 


ايضا 


م 


۵ 
, 


. . 


( ۸ 


| ۱۸۶۰۰ 


۳۴ , ۰۸ 


ارہر 
کی 
دال 
( 
۴ 
کیلوگرام 
کے 
۲۵ 
پاکش 
) 
چنے 
کی 
دال 
( 
۴ 
کیلوگرامس 
کے 
۳۵ 
پیا 
کٹس 
) 
بارس 
گرام 
( 
۵ 
کیلوگرامس 
کے 
۲۰ 
پیا 
کٹ 
) 
| 
مونگ 
کچھلی 
( 
۳۰ 
کیلوگرامس 
کے 
۳ 
پیکٹس 
) 
| 


الضا 


۳۴۰۸ 


سیفلاور 
( 
۴ 
کیلوگرامس 
کے 
۲۵ 
پیا 
کٹ 
) 
| 
سورج 
مکھی 
( 
۴ 
کیلوگرامس 
کے 
۲۰ 
پاکش 
) 
ارنڈی 
( 
۴ 
کیلوگرامس 
کے 
۲۵ 
پیکس 
) 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


May 18 , 2017 ] 


۱۳۶۴ 


۶۴۵ 


۱۸۶۰۰ 


| 


A- 
مم 


۳۴ , ۰۸ 


اتل 
( 
۲ 
کیلوراس 
کے 
۵۰ 
پیا 
کٹس 
) 
سویه 
بین 
( 
۳۰ 
کیلوگر 
اس 
کے 
پیا 
کش 
) 

۰۸ 
مم 
نارا 
( 
۴ 
کیلو 
گرام 
س 
کے 
۵۰ 
پیا 
کش 
) 
راگی 
( 
۳ 
کیلوگرامس 
کے 
۳۳ 
پیش 
) 
| 
Cowpea 
( 
۲۰ 
کیلوگر 
اس 
کے 
پیا 
کش 
) 

میتا 
( 
۲۰ 
کیلو 
گرامس 
کے 
۵ 
پاکس 
) 
ان 
جمپ 
( 
۴۵ 
کیلوگر 
اس 
کے 
ہم 
پاکس 
) 
اینچ 
( 
۲۵ 
کیلوگر 
اس 
کے 
ہم 
پاکش 
) 

اپیل 
پی 
سارا 
( 
۲۰ 
کیلوگرامس 
کے 
۵ 
پیا 
کٹ 
) 
| 
الضا 
مصارف 
زندگی 
الاونس 

صنعتی 
مزدوروں 
کے 
لئے 
مقرره 
اقل 
ترین 
بنیادی 
اجرتوں 
کی 
شروح 
بلحاظ 
۱۱۹۹ 
پوانٹ 
( 
بنیادی 
سال 
۱۰۰ 
= 
۱۹۸۲ 
متواتر 
سلسلہ 
) 
صارفین 
کی 
قیمت 
اشاریہ 
کے 
اعداد 
سے 
مربوط 
ہے 
۔ 
کمشنر 
برائے 
مال 
کی 
جانب 
سے 
ہر 
چھ 
ماہ 
یعنی 
تیم 
را 
پر 
میں 
اور 
میم 
را 
کتوبر 
کی 
بابت 
مصارف 
زندگی 
الا 
ونس 
کا 
اعلان 
کیا 
جائیگا 
۔ 
مقصد 
ہذا 
کی 
بابت 
نصف 
سال 
جو 
اعلی 
الترتیب 
ڈسمبر 
اور 
جون 
میں 
ختم 
ہوگیا 
کے 
لئے 
ریاستی 
صنعتی 
مزدوروں 

کے 
صارفین 
کی 
قیمت 
اشاریہ 
کے 
اعداد 
کے 
اوسط 
اضافہ 
کومحسوب 
کیا 
جائیگا 
۔ 
قیمت 
اشاریہ 
مصارف 
میں 
۲۹ 
اپر 
اس 
سے 
زائد 
کسی 
اضافہ 
کی 
بابت 
مصارف 
زندگی 
الاؤنس 
کے 
حساب 
کی 
تفصیلات 
کی 
ضمیمہ 
کے 
ہر 
زمرہ 
کے 
مقابل 
خانه 
( 
۴ 
) 
میں 
صراحت 
کی 
گئی 
ہے 
۔ 
نوٹ 
: 
۔ 
ا 
۔ 
اگر 
ملازمت 
ہذامیں 
کوئی 
زمرہ 
ہائے 
ملازمت 
چھوٹ 
گئے 
ہوں 
تو 
انہیں 
اس 
ملازمت 
میں 
اسی 
نوعیت 
کے 
زمرہ 
کا 
کام 
کرنے 
والے 

ملازمین 
کے 
زمرہ 
کی 
بابت 
مقررہ 
اقل 
ترین 
شروح 
أجرت 
سے 
کم 
ادا 
نہ 
کیا 
جائیگا 
۔ 
۔ 
جہاں 
مزدور 
جرت 
بلحاظ 
کار 
پر 
مامور 
ہوں 
ان 
میں 
سے 
ہر 
ایک 
کو 
عام 
کام 
کے 
دن 
کے 
لئے 
جو 
معاوضہ 
دیا 
جائیگا 
وہ 
یکساں 
نوعیت 
کے 
کام 
کے 
لئے 
یومیہ 
8 
گھنٹے 
کی 
اساس 
پرسوب 
کرده 
عام 
مزدور 
کے 
لئے 
مقررہ 
اقل 
ترین 
اجرت 
سے 
کم 
نہ 
ہوگا 
۔ 
۳۔ 
نیومی 
شرح 
کو 
منسوب 
کرنے 
کے 
لئے 
مابانی 
شرح 
کو 
تقسیم 
کیا 
جائیگا 
جس 
میں 
آرام 
کے 
دین 
کی 
اجرت 
بھی 
شامل 
رہیگی 
۔ 
۔ 
جہاں 
کام 
کی 
نوعیت 
یکساں 
ہوتو 
مرد 
وعورت 
مزدور 
کی 
صورت 
میں 
اقل 
ترین 
شروح 
أجرت 
کی 
ادائیگی 
میں 
کوئی 
امتیاز 
روا 
نہ 
رکھا 
جائیگا 
۔ 
۵ 
۔ 
جہاں 
کوئی 
زمرد 
ملازم 
حقیقتا 
مذکورہ 
بالا 
مصرح 
شروح 
أجرت 
سے 
زائد 
جرت 
حاصل 
کررہا 
ہوتو 
اسے 
ایکی 
زائد 
شروح 
أجرت 
ادا 

کی 
جاتی 
رہیگی 
۔ 
۔ 
سیکیوریٹی 
کی 
خدمات 
صفائی 
کر 
ماچاریوں 
پیک 
موٹرٹرانسپورٹ 
کے 
ڈرائیور 
کی 
ملازمتوں 
کے 
زمرہ 
جات 
کی 
بابت 
متعلقہ 
ملازمتوں 
کی 
مقرر 
در 
نظر 
ثانی 
شدہ 
اقل 
ترین 
اجر 
میں 
قابل 
اطلاق 
ہوگئیں 
۔ 

( 
حسب 
الحکم 
گورنر 
تلنگانہ 
اور 
انکے 
نام 
سے 
) 


ہر 
پریت 
سنگھ 


معتمد 
سرکار 


Printed and Published by the Commissioner of Printing, Government of Telangana at Government Central Press , Hyderabad . 


